Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.38 


AMARAVATI , WEDNESDAY , SEPTEMBER 29 , 2021 


G.307 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


COLLECTOR & DISTRICT MAGISTRATE , 

KRISHNA , MACHILIPATNAM . 


Rc.G1B / 1246 / 2021 . 


Dated : 19.9.2021 . 


BANDAR DIVISION , MACHILIPATNAM MANDAL , MACHILIPATNAM TOWN 

REQUEST FOR ACQUISITION OF 214.00 Sq . Yards IN R.S.No. 179-3B FOR 
THE PURPOSE OF WIDENING AND STRENGTHENING OF ROAD FROM 


THREE PILLARS CENTER TO NOBLE JUNCTION 

NOBLE JUNCTION ROAD BY - PASS 


ROAD - PUBLICCATION OF DECLARATION . , PROPOSALS UNDER SECTION 19 ( 1 ) 
OF LARR ACT - 2013 . 


Ref : 


Proceedings of the Collector , Krishna , Machilipatnam , File No. Rc.G1B / 
1246/2021 , Dated : 19.9.2021 . 


*** 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , September 29 , 2021 


FORM No. VII 
( Under Section - 19 ( 1 ) of the Act read with Sub Rule ( 1 ) of Rule 25 ) 

DECLARATION 


Rc.G1B / 1246 / 2021 . 


Dated : 19.9.2021 . 


Whereas it appears to the Appropriate Government and District Collector , Krishna that a 
total extent of 214.00 Sq.Yards of land is required Machilipatnam Town of Machilipatnam Mandal of 
Krishna District for public purpose viz . , Acquisition of land for the purpose of widening and 
strengthening of Road from three pillar center to Noble Junction Road By - pass road in 
Machilipatnam Municipality . The District Collector having been satisfied that the land / lands specified in 
the schedule below has / have to be acquired for public purpose , as no objections are received from the 
persons interested and after due enquiry as provided under section 11 ( 1 ) of LA R & R Act 30 of 2013 and 
that the Requiring Body viz . the Land Acquisition Officer and the LAO / Revenue Divisional Officer , Bandar 
has deposited the amount in full towards the cost of acquisition of the lands , the following Declaration is 
made under Section 19 ( 1 ) of the Act .Read with Rule ( 1 ) of Rule 25 . 


DECLARATION 


Under Section 19 ( 1 ) of the Act 30 of 2013 ( Central Act 30 of 2013 ) , the District Collector , 
Krishna District , hereby , declares that the land / lands specified in the Schedule below and measuring 
an extent of 214.00 Sq.Yards be same a little more or less , is / are needed for a public purpose , to wit 
Acquisition of land for providing house sites to weaker section people under the scheme of for the 
purpose of widening and strengthening of Road from three pillar center to Noble Junction Road 
By - pass road . 


SCHEDULE 


District : Krishna 


Mandal : Machilipatnam 


Village : Machilipatnam 


Boundaries 


Total 
Extent 
Sq.Yards 


SI . Survey 
No. No. 


Details of 
Trees , 
Structures 


Name and 
address of the 
person 


Wet / 
Dry 


N 


E 


S 


W 


etc. , if 


any 


1 ) Kolluri Rajesh 

S / o Filoman 2 ) 
Wet Jujjavarapu Sai 

Babu S / o Samson 


179 
3B 


1 


214.00 


179-3A 


179/2 


9 


182 


Vacant 
Land 


Total 


214.00 


A plan of the land / lands is kept in the office of the Land Acquisition Officer & Revenue 
Divisional Officer , Bandar and may be inspected on any working day during office hours . 


Mines of coal , iron - stone , slate or other minerals lying under the said land or any particular 
portion of the said land , except such parts of the mines and minerals which may be required to be 
dug or removed or used during the sanction of for the purpose of widening and strengthening of Road 
from three pillar center to Noble Junction Road By - pass road in Machilipatnam Municipality for the 
purpose of which the land is being acquire are not needed . The enquiry U / 5.16 about R & R in the 
notified areas of the Land Acquisition notification was conducted . After through enquiry , it is declared 
that there is Ol eligible PAF families under R & R Assessment and there are no eligible PDF families . 


J. NIVAS , 
Collector , Krishna . 


ANDHRA PRADESH GAZETTE , September 29 , 2021 


3 


ఫారం నెం .7 
( చట్టం నెం .30 / 2013 లోని సెక్షన్ 19 ( 1 ) మరియు రూలు 25 ( 1 ) ప్రకారం ] 


రూడీ ప్రకటన 


Rc.G1B / 1246 / 2021 . 


Dated : 19.9.2021 . 


క్రింది షెడ్యూలులో నిర్దిష్ట పరచిన కృష్ణా జిల్లా మచిలీపట్టణం మండలం మచిలీపట్టణం టౌన్ గల 214.00 చ . 
గజాలు భూమి ప్రజాహిత కార్యక్రమాల నిమిత్తం స్ట్రైటింగ్ ఆఫ్ రోడ్ మరియు మూడు పిల్లర్ సెంటర్ నుండి నోబెల్ జంక్షన్ 
రోడ్ ( బైపాస్ రోడ్ మచిలీపట్టణం మునిసిపాలిటి ) చేయు నిమిత్తం భూమి అవసరమైనట్లుగా కృష్ణా జిల్లా , కలెక్టరు గారు " 
అవసరమని అనుగుణమైన ప్రభుత్వముగా అధీకృతులైన కృష్ణా జిల్లా కలెక్టరు గారు భావించు చున్నందున సదరు భూముల 
యందు ఆసక్తి గల వ్యక్తులు ఎవ్వరూ ఎట్టి అభ్యంతరములను దాఖలు చేయనందున చట్టం 30/2013 లోని సెక్షన్ 15 ప్రకారము 
విదారణ మీదట మరియు ది భూసేకరణ అధికారి & రెవెన్యూ డివిజనల్ అధికారి మచిలీపట్టణం వారు భూసేకరణకు అవసరమగు 
పైకము మొత్తము జమ చేసి యున్నందున సంతృప్తి చెందినవారై కృష్ణా జిల్లా కలెక్టరు గారు చట్టం 30 / 2013 ( కేంద్ర చట్టం 
30/2013 ) లోని సెక్షన్ 19 ( 1 ) ప్రకారము ఈ డిక్లరేషను చేయుచున్నారు . 

దిగువ షెడ్యూలులో పేర్కొనిన 214.00 భూమి , చట్టం 30/2013 ( కేంద్ర చట్టం 30/2013 ) లోని సెక్షన్ 19 ( 1 ) 
ప్రకారము సైటింగ్ ఆఫ్ రోడ్ మరియు మూడు పిల్లర్ సెంటర్ నుండి నోబెల్ జంక్షన్ రోడ్ ( బైపాస్ రోడ్ మచిలీపట్టణం 
మునిసిపాలిటి ) చేయు నిమిత్తం చేయుటకు భూమి అవసరమైనట్లుగా కృష్ణాజిల్లా , కలెక్టరు గారు ధ్రువీకరించుచున్నారు . 

ప్రాజెక్టు పేరు " : సైటింగ్ ఆఫ్ రోడ్ మరియు మూడు పిల్లర్ సెంటర్ నుండి నోబెల్ జంక్షన్ రోడ్ ( బైపాస్ రోడ్ 
మచిలీపట్టణం మునిసిపాలిటి ) చేయు నిమిత్తం - శ్రీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , మచిలీపట్టణం . 


జిల్లా : కృష్ణా 


మండలము : మచిలీపట్నం 


గ్రామము : మచిలీపట్నం టౌన్ 


హద్దులు 


వ 
రు 
స 
నెం 


గ్రామము | సర్వేనెం / 
| వార్డు | సఖివిజన్ 


సేకరించ 
వలసిన 
విస్తీర్ణమ 
( ఎ.లలో ) 


ఆసక్తిగల వ్యక్తుల పేర్లు 
మరియు చిరునామా 


ఉత్తర 
ము 


దక్షిణ 
ము 


పడమ 
ర 


చెట్లుకట్ట 
డములు 
ఏవైనా 


ర్పు 


మచిలీపట్ట 


214.00 0 . 


ఖాళీ 


1 


ణం టౌన్ 


179 / 3B 


గజాలు 


1 ) కొల్లూరి రాజేష్ 
తండ్రి పిలోమాన్ 
2 ) జుజ్జవరపు సాయి బాలు 
తండ్రి సంసోన్ 


179 / 3A 


182 


9 


179/2 


స్థలము 


SW - IV 


214.000 


మొత్తము : 


గజాలు 


భూసేకరణ అధికారి మరియు రెవిన్యూ డివిజనల్ అధికారి , బందరు కార్యాలయము నందు సదరు భూముల 
ప్లాను ఉంచినందున పనిదినములలో కార్యాలయ వేళలందు పరిశీలించు కొనవచ్చును . 

బొగ్గు గనులు , యినుపరాయి , పలకరాయి లేదా యితర ఖనిజ సంపద సదరు భూమిలో గాని లేదా ఒక 
ప్రత్యేక భాగములో గాని ఉంటే అటువంటి భూములలో : సైటింగ్ ఆఫ్ రోడ్ మరియు మూడు పిల్లర్ సెంటర్ నుండి నోబెల్ 
జంక్షన్ రోడ్ ( బైపాస్ రోడ్ మచిలీపట్టణం మునిసిపాలిటి ) చేయు నిమిత్తం అవసరమైన భూ భాగమును మాత్రమే త్రవ్వుట 
గాని తొలగించుట గాని చేయవలెను . భూ సేకరణ నోటిఫికేషన్ ప్రాంతంలలో ఆర్ & ఆర్ విదారణను సెక్షన్ 16 క్రింద నిర్వహించడ 
మైనది మరియు విదారణ అనంతరము ఆర్ & ఆర్ ఎన్ టైటిల్ మెంట్స్ కు అర్హత గల ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు లేవని రూడి 
చేయడమైనది మరియు కుటుంబము ప్రాజెక్ట్ ప్రభావిత లేవని రూడి చేయడమైనది . 

జె.నివాస్ , 


కలెక్టర్ , కృష్ణా జిల్లా , 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


